పరిచయం 


రెండు వేల ఐదువందల సంవత్సరాలనాటి బుద్ద నిర్వాణోత్సవాలు 
నేడు దేశ దేశాల్లో - విరివిగా మన దేశంలో చేస్తున్నారు. ఆ ఉత్సవాలు 
కలిగించిన వుద్వేగంవల్లనే యీ చిన్న కబ్బం ఆవిర్భవించింది. 


కవికి ప్రధమ ప్రయత్నమే అయినా, రచనలో కవి సూత్రాకృతి దాల్చగల 
నిర్మాణగరిమను ప్రదర్శించాడు; తేటగీతి, ఆటవెలది, కందం - యీ మూడు 
ఛందాల్లో కృతిని మూడు భాగాలుగా నడిపాడు. కందంలో కుదిరిన తూగు 
పెంపరికానికి యోగ్యంగా వుంది. రచనలో కవి సరళత్వాన్ని సన్నజాలుగా 
సమపాళ్ల తెలుగుదనంతో సరిదిద్దాడు; వర్ధమాన కవితావరవడి ప్రదర్శింప 
బడింది. 


బుద్దుడు మన చరిత్రలో అత్యున్నత శ్రేణికి చెందిన వ్యక్తి. జననం 
కపిలవస్తు రాజరికంలో; ఆలోచనాసరళి రాచరికాల కతీతంగా మానవాభ్యుదయ 
వికాసహేతు పథంలో. బుద్దుడు (పాయికంగా హేతువాది. నాటి మతాల 
నాయకత్వం గౌతమ శుద్దోదనునకు నచ్చలేదు. మనస్సు మరోమార్గాన్ని 
ఆకాంక్షించింది. ఆలోచన, సంస్కారం - అండరాగా, ఆ మరోమార్గాన్ని వెదకి, 
(ప్రకటితం చేశాడు; అదే బుద్ధమార్గం. 


మతాలు మానవవికాసానికి ఆరంభములో కొంత వుపకరించినా, 
రోజులు గడవగా, ప్రతిబంధకాలుగా తయారైనై; దానివల్ల మానవుని వ్యక్తిత్వం 
శూన్యత్వంలో కలసిపోయింది. బుద్దుడు ఆ మానవుని వ్యక్తిత్వాన్ని తిరిగి 
పునరుద్ధరించాడు. మానవుడు చేయవలసింది దేవునికి వూడిగమే కాదు, మంచి 
(ప్రవర్తనతో నాన్యతోదర్శనీయ వికాసాన్ని పొందవచ్చునన్నాడు. మనమే మన 
పనులకు వుత్తరవాదుల మన్నాడు. కర్మను, వేదాలను, పారలౌలిక పాప 
పుణ్యాలను, కులాలను, మతాలను ఒక్కసారిగా డుల్లిబుచ్చాడు. లోకం 
విహ్నలించి, గౌతముణ్లి బుద్దు డన్నది. ఆ బుద్దుడు అహింసావాదానికి కాణాచి. 


బుద్దోపదేశము 8 


బుద్దజయంతికి యీ కృతి వెలార్బటం ముదావహం. ఎవరి వుత్సాహాన్ని 
వారు వారికి నచ్చినరీతిలో, మాతృకకు అపచారం లేకుండా, ఆకృతీకరించటం 
ఆనందానికి, స్వేచ్చకు మార్గం. బుదమారం స్వేచ్చామార్గం గనుక, యిట్సి 
(థి ౧ ౧ ట్‌ 

ప్రయత్నాలు బుద్ధత్వచ్భాయలుగా పరిగ్రాహ్వాలు. 


తెనాలి ఆవుల గోపాలకృష్ణమూర్తి, 
23-5-56 M.A., LLB. 


4 బుద్దోపదేశము 


నునలో నూట 


విశ్వము సువిశాలము అనన్తము. నిరంతర పరిణామశీలమైనది 
ప్రకృతి. ప్రపంచమునకు సృష్టిస్థితి లయము లు సహజములు. ప్రచండవేగముతో 
కాలచక్రము పరిశుభ్రమిస్తున్నది. జననమరణాలు, కష్టసుఖాలు, రాగద్వేషాలు, 
జ్ఞానాజ్ఞానములు జీవకోటికి వెలుగునీడలవలె వెన్నంటి వచ్చుచునే యుండును. 


మానవుడు మరణాధీనుడే కావచ్చు. కాని మానత్వము అమరమైనది. 
క్షణికము బుద్భుదప్రాయమైన మానవజీవిత మొక మహా జీవనదివంటిది. 
విశ్వరహస్యాన్వేషణమే విజ్ఞానమునకు ఫలము. విశ్వాన్ని ప్రతిఫలింప చెయునది 
సాహిత్యము. వైజ్ఞానిక పరిశోధనఫలమే ప్రపంచకళ్యాణానికి మూలము. 
ప్రజాస్వామ్యయుగంలో విశ్వ్నశేయస్సాధనలో ప్రజలందరు భాగస్వాములే. 

విశ్వమతస్థాపకులలో బుద్ధుడు ప్రసిద్దుడు. సంపూర్ణ మానవత్వము 
సాధించిన మహాపురుషులలో గౌతము దగ్రగణ్యుడు. తృష్టావ్యామోహోది 
దుర్వ్యసనములచే పంకిలమైయున్న సాంసారిక దుఃఖాంబుధి తరుణోపాయము 
లుగా చతురార్యసత్యములను (ప్రబోధించిన మహాయోగి బుద్దుడు. నాటి 
సమాజములోనున్న జటిల వైదిక కర్మకాండను, ఛాందనాచారములను 
రూపుమాపి ప్రజాసామాన్యమున నైతిక ధర్మాచరణ ద్వారా సమాజమునకు 
నవజాగృ్భతి కల్పించియున్నాడు. 


సామాజిక సంస్కరణలకు మతవిప్లవాలకు బుద్దుడు ఆందెవేసిన చేయి. 
జనసామాన్యమునకు సుబోధకమగు భాషలో ఆచరణీయములైన సిద్దాన్తముల 
బోధించిన సామ్యవాది. ఆశాంతితో సంక్షుభితమైన లోకములో కరుణామృతాన్ని 
చల్లి అహింస, (ప్రేమ, సత్యాలద్వారా శాంతిసందేశ మందించిన తత్వవేత్త 
సిద్ధార్థుడు. 

అటువంటి మహాపురుషుల ఆదర్శసిద్ధాన్లములను, విభిన్న మతాలలోని 
విశిష్టతను, బహుళ (గ్రంథాల సారాంశాన్ని సామరస్యపూర్వకముగా 


బుద్దోపదేశము త్‌ 


సమన్వయించుకొని, సంస్కరణదృష్టితో, సహేతుకమైన స్వానుభవముతో 
పరస్పరము కార్యశూరులమై కృషిచేసిననే వసుధైక ప్రభుత్వ స్థాపనము 
సుగమము కాగలదు. మహాసాంఘిక విష్లవసంస్మర్తయైన తథాగతుని ఉ 
పదేశముల నాధారముగా గొని జాతీయఛందస్సులతో నా నేర్చుకొలంది 
సంస్క్మరణాశయముల ఈ శతకమున కూర్చితిని. 


సంస్కరణకు సుపరిచితులైన (శీ ఆవుల గోపాలకృష్ణమూర్తి, M.A., 
LL. B గారు “బుద్గోపదేశము” సావధానముగా చదివి ఆదరాభిమానములతో 
పరిచయ వాక్యము లిచ్చినందులకు వారికి నా పహృదయపూర్వకాఖి 
వందనములు. 


నా యీ ఉపదేశకృతికి మధురోపస్కృతి నొనరించిన ప్రియమిత్రులు 
(శీ కవిరాజు కొండవీటి వేంకటకవిగారికి ధన్యవాదములు. 


కొలదిశాలములో ఈ శతకాన్ని సర్వాంగసుందరముగా ముద్రించి 
సకాలములో అందించిన మిత్రులు కవిరాజ పబ్లీషర్సు వారికి కృతజ్ఞత. 


- రచయిత 


6 బుద్దోపదేశము 


బుద్దొపదేశము 


ఎల్లభూతములను నేక రీతిగషం జూచి 
యాదరించువాండె యనఘచరితుం 
డతండె జగము మేలు నాసించునని తెల్పు 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! 


పరుల సౌఖ్యమునకుం బరితాపమందెడి 
జనుండు జనుఉంగాండు జడుండుగాని 
జగతి సుఖమె తనదు సౌఖ్యమ్మని తలంచు 
బుద్ధసూక్తి వినుడి పుణ్యులార! 


క్షమవహించి మేమ సత్యాల నెపుడు స 
క్షించుచుండువాందె శ్రేష్టం డరయ 
కాంతిలేని జనుండు జగతి వ్యర్భుం డను 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! 


ఖాధనొండు వారి వచనం గనుగొని 
తాపమంది రూపు మాపువాండు 
సజ్జనుండు; వాని జన్మమ్ము ధన్యమ్ము 


బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! 


ఎప్పుడైనగాని యెక్కువ తక్కువల్‌ 
చూపరాదు జనులం బాప మద్ది 
అట్టివాండు తుదకు గట్టబాధలనందు 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! 


బుద్దోపదేశము 


చక్రవర్తియన సామాన్యు(డైన మ 
టిట్లి జనుండు గట్టి దిట్ల యైన 
ల అ ల — 
జనన మరణములను నెనయు నిత్యమ్మను 
బుద్ధసూక్తి వినుడి పుణ్యులార! 


గంగయందు లేచు భంగంబు లెప్పుడు 
సమసిపోవు నరయ క్షణమునందె 
స్థిరముగాదు ధరణి జీవితంబనునట్టి 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! 


నీటిబుడగవోలె పాటిల్లి జననమ్ము 
మాయమగును నిముసమాత్రముననె 
దీని కింత మమతం బూనుట తగదను 
బుద్ధసూక్తి వినుంది పుణ్యులార! 


ఏలినారు ధరణి నెందజో రాజులు 
నీలువం గలిగినారె! నిత్యముగను 

అంతె మనదు బ్రతుకు; అని వచియించెడి 
బుద్ధసూక్తి వినుంది పుణ్యులార! 


సౌఖ్యమబ్బు నందు సముసిపోవును రేపు 
పట్టంగలమె వాని నెట్టులైన 
కష్టసుఖము లెపుడు కావడికుండలన్‌ 
బుద్ధసూక్తి వినుడి పుణ్యులార! 


రాజరాజుగాని రహిపేద యైనను 
ధరణియందుం దాను ధర్మమెపుడు 
పలుకుచుండువాండె బహుపుణ్యుం డని చెప్పు 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! 


10 


11 


బుద్దోపదేశము 


వృత్తివలన జనన మెత్తిన మతములు 
మాటుచుండు వృత్తి మలంగి నపుడు 
మతము వేజెయైన మనసొక్కటను నట్టి 
బుద్ధసూక్తి వినుంది పుణ్యులార! 


మాల మాల యనుచుం దూలనాడినమాటత్ర 
మాల జనుండదుగా౭డె మహినింజూడ 
మాల లేక పనులు మనకెట్లు జరుగును? 
బుద్ధసూక్తి వినుడి పుణ్యులార! 


ఇంట నొక్కమాట యిల్లుదాటంగ నొండు 
పలుకుచుందువాండు తులువ జగతి 
మోసబుద్దివీడి వాసించుండీ యను 
బుద్దసూక్తి వినుండి పుణ్యులార! 


వీలువాలుమాలి మాలని వచియించి 
గుణము జూడంబోరు జనులు ధరణి 
కులముకంటె గుణము గొప్పకు గొప్పను 
బుద్ధసూక్తి వినుంది పుణ్యులార! 


గంగమునింగియున్న కాళిని గనుంగొన్న 
(వ్రతముం జేసియున్న భక్తియున్న 
చిత్తశుద్ధిలేని చేంతలు రోంతలన్‌ 
బుద్ధసూక్తి వినుంది పుణ్యులార! 


అమ్మ యక్క యనుచు నల్లన బూతులు 
దూయంబట్టువాడు దుష్టుం డరయ 
వాక్కు శుద్ది లేనివాండు వ్యర్పుం డను 
థు థి 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! 


బుద్దోపదేశము 


12 


13 


14 


15 


16 


17 


10 


దొంగజపముం జేసి దోచుక డబ్బును 
గూడంబెట్టువాడు కూళుం డరయ 
కొంగజపముంల జేయ లొంగదు పర మను 
బుద్ధసూక్తి వినుడి పుణ్యులార! 


చెప్పవలయు గురుండు శిష్యులం దరింజేర్చి 
తనకుం దెలిసినదియు దాంచకుందడ 

అట్టి బోధలేని యతండు వ్యర్ణుం డను 
బుద్ధసూక్తి వినుడి పుణ్యులార! 


మాట తీపిగలిగి మనసు తీపియు లేక 
విషము గలిగి తిరుగు వేషగాండు 
కుక్కకంటె హీనగుణుండంచుం దెల్పిడి 
బుద్ధసూక్తి వినుంది పుణ్యులార! 


పరుల మోసపుచ్చి పరుల కొంపలం గూల్సి 
(బ్రతుక నేర్చువాండు పాపి యగును; 
దుష్టవర్తనంబు కష్ట కారణ మను 
బుద్ధసూక్తి వినుంది పుణ్యులార! 
దుర్గుణంబులన్ని దూరంబుగాం (దోచి 
జ్ఞనాత్ముం డగుట చాల మేలు; 
నత్వమున్న స్వర్ణం బదేలన్న 

బుద్ధసూక్తి వినుడి పుణ్యులార! 


Re 2౫ 


అచటిమాట లిచట నిచటిమాట లచట 
తెలుపుచుందువాందు ములుచ తలంప 
నియతిలేని బ్రతుకు నిష్ఫలంబని తెల్పు 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! 


18 


19 


20 


21 


22 


28 


బుద్దోపదేశము 


కలుగుదానితోడ మెలంగుచుండెడివాండు 
ఘనుండు; తృప్తిలేక మిణుకువాండు 
తనను దాను జంపుకొనునట్టివాం డను 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! 


నోరులేని పశువులంబట్టి బంధించి 
'పప్రాణమూడ్చువాండు పాపియగును 
జీవహింస నెపుడు చేయరా దనునట్టీ 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! 


పుట్టంబెట్టు నెపుడు గట్టగా చీమలు 
చెదిరిపోవు గడువుం జేరెనేని 
చీమపుట్టపగిది జీవితంబనుచుండు 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! 


మూఢభక్తి నెడద గాఢమ్ముగానమ్మి 
పరముకొజకు జంతుబలుల నీయ 
హింసవంశముల దహించుం దప్పకయను 
బుద్ధసూక్తి వినుండి పుణ్యులార! 


ర రీ ర్‌ 
9 RW క 


విశ్వమందు మిగుల విఖ్వాతిగాంచిన 
దాంధ్రశిల మరయ ననవరతము 
శాతవాహనులను స్వాంతాన దలంచుచు 
మెలంగుచుండు మెపుడు తెలుంగు బిడ్డ! 


మోహపాశములకు ముగ్గుందై మర్వుండు 
మునింగితేలు దుఃఖమున సతమ్ము 
జాలమందుం దగులు శశకంబు చందాన 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 


బుద్దోపదేశము 


24 


25 


26 


27 


28 


29 


11 


దారితెన్ను లేక ధరణిని మర్వుండు 

తృష్టయనెడి నదిని తేలుచుండు 

నా ప్రవాహమందు హరిణమ్ము రీతిగా 

తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 80 


మత్సరంబునూంది మనుజుందు నిచ్చలు 

కష్టపడుచు భువిని భ్రష్టుండగును 

పొలము గడ్డిగాదములు గల్లి చెడునట్లు 

తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 31 


జన్మ కర్మఫలము సాజమ్ములంచును 

నమ్ముమనుచుం బలికి రిమ్ముగాను 

ధరణి సురుల మిగుల ధర్మపన్నంబులు; 

తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 82 


వినుతి ౩క్కినట్టి విద్యాలయమ్ములు 

ఖ్యాతిగన్న యల విహారములును 

చెలగుచుండు మున్ను శ్రీపర్వతంబున 

తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 383 


గుడులు గోపురములు మడులు మాన్యము లిచ్చి 

జాతి పూజంజేయు కోంతిమూంక 

బడుగు మొఅలు చెవిని బడ నాదరించునా? 

తెలిసి మెలంగుమోయి తెలుంగు బీడ్డ! 34 


రాజ్యరమను వడి రమణిని త్యజియించి 

కఠిన తపముం జేసి జ్ఞానియైన 

యమృతమూర్తి బుద్దు నమరగాథను నీవు 

తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! తర్‌ 


బుద్దోపదేశము 


ప్రకృతిలోనం గల్లు పరమధర్మమ్మును 

జోధం జేసె మనకు బుద్దుం డిపుడు 

గురువు శాక్యసింహుం డరయంగ మన కెల్ల 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 


భక్తిగలిగెనేని శక్తి ప్రాప్తించును 
భక్తిగలిగెనేని ముక్తివచ్చు 

భక్తి శక్తి గలుగు వ్యక్తి పుణ్యుండగు 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 


కాన నున్న యట్టి కార్చిచ్చు విధమున 
వననిధింగల బడబాగ్ని కరణి 
విషయభోగ వహ్ని విలసిల్లు నిరతంబు 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 


మతము మతమటంచు మానవు లనుచుండు 
మతముకంటె వేజి మత్తు గలదె? 
మతములన్ని చూడ మానవ సృష్టియే 

తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 


బిరుదములకు మొగ్గి బీ.ఏ.లు యం.ఏ.లు 
అందవచ్చు భాగ్య మందవచ్చు 
ఆచరణము లేక యవి వ్యర్థమైపోవు 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 


కులము లేదటంచు కలిమి శూన్యమ్మంచు 
పలువరించువాండు తులువ సూవె 
కులముకంటిె గొప్ప గుణమె ముఖ్యమ్మని 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 


బుద్దోపదేశము 


36 


37 


38 


39 


40 


41 


13 


14 


గంజి లేక తావ కట్టగుడ్డయు లేక 
నీదు దేశమందు బాధపడుచు 
లక్షలాది జనులు భీక్షమెత్తుచునుండ్రి 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 


(గుడ్డ కుంటి కుష్టరోగమ్ములను నలగ 
యండ లేక కుందుచుండు వారి 

నాదరింప నైహికాముష్మికము లబ్బు 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 


ఒకని కొకని కెపుడు తికమక గల్పించి 
జాతిజాతి కెపుడు భీతిగొల్పు 

మహిని కలంత పెట్టు మతములు మతములే? 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 


మట్టిలోనం బుట్టీ మట్టిలోం జబెతిగియు 
మట్టం గలియు నరుడు కట్టకడకు 
దిటరెనగాని సిరముగా నుండునే! 

టం థ 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 


ప్రజలకర్ణమైన భాషలో నీతిని 
బోధంజేసి ముక్తి పొంతం జేర్చ 

ధర జనించినట్టి తత్త్వజ్ఞు బుద్దుని 
తెలిసి మెలంగుమోయి తెలుంగు వబీడ్డ! 


అతని కాలమందు నవని నేలెడి బింబి 
సారుందొట్టి రాజచక్రమెల్ల 

మతము వ్యాప్తింజేయ సతతము కృషిసల్లై 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 


42 


43 


44 


45 


46 


47 


బుద్దోపదేశము 


వినయపిటక సుత్తపిట కాభిధమ్మపి 
టకములనుచు వెద నికరములను 
పాలీభాషయందు బరిఢవిల్లగం జేసె 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బిడ్డ! 


కలసిమెలసి భూతగణము లొక్కొట లీన 
మగుచునుండు, కొన్ని యందు నొదవు 
జలధి బుట్టునట్టి యలల విధమ్మున 
తెలిసి మెలంగుమోయి తెలుంగు బీడ్డ! 


OM ర ర 
క శ ళ్ళ 


కలిమి బలము బంధువులం దల్లిదండ్రులం 
గట్టికొన్న యాలి నట్ట విడిచి 
(౫) (స) 
కాననాంతరములం గాలూనితి విరక్తి 
భూరి ముదముతోడ బుద్ధదేవ! 


ద్వేష రాగములను వేషాలు వేయుచు 
భూషణములతోడ పోషణముగ 

శోష లేక తిరుగు వేషగాం[డ్రకు మంచి 
బుద్ధిచెప్ప నేర్తు! బుద్దదేవ! 


ప్రాణరహితమైన జాళ్ళకుం బ్రాణముల్‌ 
చేర్చి రాంధ్ర బౌద్ద శిల్పవరులు 

దేశ దేశములను దేజరిల్లుచు నుండె 
సిద్దశిల్చమగుట! బుద్దదేవ! 


అఖిల దేశములకు నాలవాలంబుగా 
దైవమటుల చెలంగి చేవంగూర్చు 
బుద్ధదేవుం గొలువ పుణ్యముల్‌ ప్రాప్తించు 
విశ్వయేమ శాంతి వెలయు బుద్ధ! 


బుద్దోపదేశము 


48 


49 


50 


51 


52 


58 


15 


16 


మంచిదృష్టిపథము మంచి యాలోచన 
మంచిమాట కర్మ మంచిదిగను 

మంచి జీవితంబు మంచి వ్యాయామమ్ము 
మంచి స్మృతి సమాధి మించు బుద్ద! 


పువ్వులందుం దేనె నువ్వుల నూనెయుం 
బాల వెన్న శోభ బాలభాను 
నందుంగూడి యున్నయట్టు లీ విశ్వమ్ము 
ప్రకృతి శక్తిలోనం బరంగు బుద్ద! 


పంచశీలములును నంచిత చతురార్య 
సత్యములు ప్రచార సరణిం దీర్చ 
సర్వశుభము లబ్బి స్వామ్యమ్ముగా భువి 
విశ్వశాంతి గలిగి వెలయు బుద్ద! 


శాంతిబోలునట్టి స్వర్గంబు ధర లేదు 
దాంతి మిన్నం దలంప క్రాంతికన్న 
శాంతి యున్నయట్టీ జనుండు విశ్వంబున 
యశము గాంచుచుండు నౌర! బుద్ద! 


తథ్యమిథ్యానువాదమ్ము దవిలి జనులు 
దేవతల పుట్టుకకు దారి తీసినారు 
కల్ల నిజము లెటుంగక యెల్లవారు 
పరుగులిడంజొచ్చి రీ త్రోవంబట్టి బుద్ధ! 


నిర్వికారుండు నిత్యుందు నిఖిలమయుండు 
ఖీన్న భీన్న జగమ్ముల నున్న వాంద 

టన్న వాదాల డోకపుం దెన్ను లెన్ని 
శూన్యమని చాటినాండవు మాన్యబుద్ద! 


54 


రర 


56 


57 


ర్‌రి 


59 


బుద్దోపదేశము 


శాంతచిత్తుండు సౌవార్ధ సరళమూర్తి 


సత్యపాలకుం దమృత నిష్యంద మయుంద 


నంతశక్తి మయాత్మకుం డఘవిదూరుం 
దతనిం గొల్చిన పాపము లణంగు బుద్ద! 


బుద్దదేవుని సురుచిర శుద్దమూర్తి 
భావమున నిల్ల నణంగును బాపమెల్ల 
ధన్యమగు మానవుని జీవితంబు ధరణి 


విశ్వశాంతియు. బేమయు వెలయు బుద్ద! 


జనన మరణంబు లందున నణంగిపోవు 


క్షణిక జగమున కెపుడు శాక్యర్పి యల క్రి 


పిటకముల లెస్సం జదువ వివేకమబ్బు 


విశ్వప్రమయు శాంతియు వెలయు బుద్ధ! 


శాశ్వతాశాశ్వతంబులు విశ్వమందు 
హేతువాద బద్ధంబులై యెసక మెసంగ 
భౌతికావలి (భ్రమణమ్ము పరిఢవిల్లు 
జగతి నుల్లోల జలధిరీతిగను బుద్ద! 


వెల్లివిరిసిన చందాన నెల్ల (ప్రజలు 

మావ్రపంకంబజు మీ పుణ్య పాదజలము 
వలన కడుగుడటంచును సలలితముగ 
మూగుచుందురు నిరతమ్ము బుద్దదేవ! 


లక్షలాది ఖీక్షువులను లాలితముగ 
నక్షయంబగు ధర్మంబు నమరునట్లు 
బోధసల్సిన మహనీయ పుణ్యమూర్తి 
సౌమ్యగంభీరమూర్తి! దీక్షాతపస్వి! 


బుద్దోపదేశము 


60 


62 


63 


64 


65 


17 


18 


బుద్దదేవుని జాతిని బుట్టినావు 

భూతదయను నహింసనుబూని నీవు 

మధుర కరుణారసైక తన్మయుండవగుచు 

ధర్మతత్త్వ మనుష్టింపందగును బుద్ధ! 66 


పరుల కుపకార మొనరింప సుకృతమనియు 

పరులకపకార మొనరింప పాపమనియు 

(గంథరాజము లన్నియు గలయంబలుకు 

శాక్యసింహ! తథాగత! శాంతమూర్తి! 67 


ల ల రీ 
శ శ 49 


బుద్దదేవుని సూక్తిలో భూతదయయు 

బుద్దదేవుని పుణ్యంపు మూర్తియందు 

తాండవించును (పేమ సత్యంబు కరుణ 

బుద్దదేవుని మతమును బూనుందయ్య! 68 


కోసలాదేవి స్వీకారగుణము పేర్మి 
బింబిసార మహీపాలు (పేమనంది 
భారతావనిం బ్రాయె నీ బౌద్ధమతము 


బుద్దదేవుని మతమును బూనుండయ్య! 69 
బౌద్ధసిద్దానములం దన వాలనమున 
సంతరించుటే కాక సీమాంతరముల 
సార్వభౌముం డశోకుండు పర్వంజేసె 
బుద్దదేవుని మతమును బూనుందయ్య! 70 


సత్యమును ధర్మమును నహింసయును మూటి 

నర్చన మొనర్చి గాంధీ మహాత్ముం డిపుడు 

విశ్వసందేశ మయ్యె. వీఖిధము నెండు 

బుద్ధదేవుని మతమును బూనుందడయ్య! 71 


బుద్దోపదేశము 


ఆయుధ విసర్దనము చేయుటర్హమనుచు 
ఖందఖండాంతరముల నఖంద యశము 
నిలిపె జహ్వరుం దీముద్ర కలిమిచేత 
బుద్దదేవుని మతమును బూనుందయ్య! 


జాతిమత కక్ష లుడుపగాం జక్రమిద్ది 
సామ్యవాదము నిల్చ్బగాం జక్రమిద్ది 
సత్యము శివమ్ము నౌ ధర్మచక్ర మిద్ది 
బుద్ధదేవుని మతమును బూనుండయ్య! 


బౌద్ధ సిద్ధాన్సములు దిశల్‌ పర్వుగాత 
నిత్యమై సత్యము నహింస నిల్బుగాత 
జాతిమత కక్ష లన్నియు సమయుగాత 
ధారుణికి నిండుమేలు చేకూరుంగాత! 


రీ రీ రీ 
9 శ +e 


సత్యమె రక్షణ మరయంగ 

సత్యమె కడు కీర్తిదెచ్చు సజ్జనునకు నా 
సత్యమె గొప్పది యన్నింట 

నిత్యము వచియింప శుభము నెగడును బుద్దా! 


చెడుకార్యమ్ములు సన 

జదుందడని వచియించు జగతి చండాలు డనున్‌ 
బడుగుగం జేయును ధనదుని 

విడువుండి చెడు బుద్దులెల్ల వేగమె బుద్దా! 


కనుంగొన్న సకల జనులకు 

తనువొకటే భేదమేమి ధర లేదనుచున్‌ 
మనమున దలంచుచు మెలంగును 
ఘనుండగు పురుషుండు కీర్తి గాంచును బుద్దా! 


బుద్దోపదేశము 


72 


73 


74 


75 


76 


77 


19 


20 


ఎదుటను సత్యము బలికియు 

బిదప నసత్యంబు పలుకు వెల్టిని లోకుల్‌ 
మదిలోన నీసడింతురు 

గదియంగా నీయ రీ జగమ్మున బుద్దా! 


ఏ యెండకు నా గొడుగును 

నేయముగాం బట్టునట్టి నేర్పరులను శ్ర 

ఛీయని లోకము తిట్టును 

మాయికుం దనుచుందు సుజన మందలి బుద్దా! 


భోగాసక్తుం దనుచును 

భోగములను మునింగి తేలు పురుషుని గని యు 
ద్యోగమ్ము లేని దుష్టుండు 

వాగాదంబరముతోడ వదరును బుద్దా! 


దుష్టులతో స్నేహంబును 

శిష్టులు గావించిరేని చెడి వారంతన్‌ 
దుష్టులుగ మాజుచుందురు 

కష్టముల నందుచుంద్రు ఘనముగ బుద్దా! 


బాళ్ళకు రప్పకు యొక్కుచు 

నుల్లంబునం దనివి సనక యూగిసలాడన్‌ 
జెల్లును గాలము; ఫలమా 

పొల్లగు నుల్లాస మడంగు బుడమిని బుద్దా! 


వ్యర్థమగు శాస్తజలము 

నర్ధమ్మును విడిచి చదువ నడి మేలొనా! 
సార్థముగ హేతు యుతముగ 

నర్ధిని బఠియింప మేళులందును బుద్దా! 


78 


79 


80 


81 


52 


83 


బుద్దోపదేశము 


ధనమెల్లం గొల్లవెట్టయు 


ఘనముగ యజ్ఞమ్ము చేయంగలుగునె సుఖముల్‌ 


తను మనముల శుద్దుండగు 
జనుం గొల్వగ సుఖములబ్బు సత్యము బుద్దా! 


సంసారసాగరము వి 

ధ్వంసము గావించి యూద తరమే; ఘన వి 
ద్వాంసునకునైనంగాని య 

హింసయు సత్యమ్ము ధర్మ మెన్నక బుద్దా! 


తృష్టయె మూలము వనటకు 

తృష్టయె మూలంబు జనులు తెన్నులు దప్పన్‌ 
తృష్ణ్టయె మూలమ్మంతకు 

తృష్ణను విడనాడు వాండు ధీరుండు బుద్దా! 


దుఃఖము సంసారంబును 

దుఃఖము కూపంబు నాత్మ దుఃఖమె ఘనమౌ 
దుఃఖము సుజనుల జంపును 

దుఃఖము సమమౌచు నెద్ది తూగదు బుద్దా! 


గంగాస్నానము చేసిన 

చెంగున వ్రతము లవి యెన్ని చేసిన మణి పో 
వంగలవే పాపంబులు 

చెంగట సత్యమ్ములేక చెలువుగ బుద్దా! 


స్పీతంబగు మారుత మే 
రీతిని గదలింప లేదొ రెక్కొను గిరి; నా 
రీతిని ధీమంతుని మది 
నేతటి గదలింపలేండు హీనుండు బుద్దా! 


బుద్దోపదేశము 


84 


85 


86 


87 


రిరి 


89 


21 


22 


నాటకమీ జగ మెల్లను 

బూటకమై క్రాలుచుండు వుచ్చినపండై 

దీటుగ దాని నెదిర్చియు 

రాటుగం జరియింపవలయు రమణగ బుద్దా! 


గర్వమ్ము గూడ దెవనికి 

గర్వముగల యట్టి వానికడం గష్టంబుల్‌ 
సర్వ మ్మొకపరి చేరియు 

గర్వితుని మనమ్మునెంతొ కలంచును బుద్దా! 


స్వర్గము స్వర్ణమ్మని బుధ 

వర్ణము బోధించుచుండు; స్వర్గముగలచో 
భర్చుండు ఖీక్షంబెత్తంగ 

స్వర్గము దిగివచ్చి తిరుగవలెనో? బుద్దా! 


మనసే మూలము వనటకు 
మును మూలమ్ముగాదె? మహిమకు నిలలో 
మనసే మూలము కోర్కులు 
జనునకు జనియించుటకును సతతము బుద్దా! 


విశ్వంబె మనము; మనమ 
విశ్వంబునుగాన ప్రజలు వివరంబుగ నా 
విశ్వపు మర్మము లెలింగిన 
శాశ్వత సౌఖ్యంబు లందు జగతిని బుద్దా! 


(ప్రకృతిగన జిత్రమైనది 

వికృతిగను మెలంగుచుండు పృథ్విని ప్రజలున్‌ 
(ప్రకృతి రహస్యంబును నా 

వికృతిని బరమార్థ మెజుగ వెలయును బుద్దా! 


90 


91 


92 


93 


94. 


95 


బుద్దోపదేశము 


భవసాగర తరణమునకు 

నవనిని సుజ్ఞాన నాక యనవరతంబున్‌ 

భువిగల యజ్ఞానమునకు 

నవిరళమగు తరణి నీతి; యరయంగ బుద్దా! 96 


పుక్కిటి పురాణముల మది 

జక్కంగం బఠియించి భజన సలిపెడి మందుల్‌ 

దిక్కుల మెండై పాపపు 

ద్రొక్కిళ్ళంబది నలంగుదురుగద బుద్దా! 97 


గీర్వాణభాష మన యం 

తర్వాణుల శుద్దిసేయందగియెడు మని యీ 

సర్వప్రజలకుం జెప్పుదు 

రుర్వీసురు లెల్ల బిడియ మొందక బుద్దా! 98 


అమరావతి యెల్లోరా 

విమలంబగు చోటులందు విఖ్యాతిగనెన్‌ 

రమణీయమ్మగు శిల్పము 

సమకూర్చి యశంబు భరత జాతికి బుద్దా! 99 


వేదములు సత్యమనుచును 

వాదించెడి శుష్క ధర్మపరుల విధమ్ముల్‌ 

రోధించి సత్యమార్గ్లము 

సాధించిన జనుండ వీవె జగతిని బుద్దా! 100 


బుద్దుని శరణము నందుము 

బుద్దుని సంఘంబు శరణు పొందుము నీవా 

బుద్దుని ధర్మము నిలసం 

సిద్ధుండవై దిశల వెలయం జేయుము బుద్దా! 101 


3 


బుద్దోపదేశము 23 


